భూపాల్‌ 


1958లో జన్మించిన భూపాల్‌ మంచి 
అనుభవం ఉన్న రచయిత. ప్రత్యేకంగా పిల్లలకై . 
ఆరు కథల పుస్తకాలు, రెండు పాటల 


పుస్తకాలు, ఒక నవలిక రాశారు. ఇవే కాక 
పెద్దలకు ఐదు పాటల పుస్తకాలను, ఒక నవల, 


రెండు కథల పుస్తకాలు ప్రచురించారు. వీరు 


రాసిన పాటలు, కథలు దాదాపు అన్ని దిన 
పత్రికల్లో వచ్చాయి. వీరు రాసిన 'చదువు 
కోరిక అనే పాటను 5వ తరగతి తెలుగు 
వాచకంలో పాఠంగా చేర్చబడింది. వీరికి 
మాభూమి లాంటి సినిమాలలో నటించిన 
అనుభవం కూడా ఉంది. ప్రత్యేకంగా పిల్లలకై 
కొమురం భీం పై తీసిన సినిమాలో కూడా 
నటించారు. . 


g భూంపాప వాటలు 


ఆడుతూ వాడుతూ 
వికసించు పాపా.. 


భూంవాప బాటలు 


ఆడుతూ పాడుతూ 
వళమించు పాప 


అరిబండి బాలసాహిత్యం ట్రస్ట్‌ 
చిక్కడపల్లి, హైదరాబాద్‌-20 ఫోన్‌ : 27620887 


www.eTelangana.org 


ఎ 


ఖభుంంలటేంచు బటులు 
ఆడుతూ పాడుతూ వకసించు పా." 


రచయిత : భూపాల్‌ 
చిత్రకారుడు : శివాజీ 


ప్రచురణ సంఖ్య : 5 
ప్రథమ ముద్రణ : మే - 2008 
వెల : రు. 25/- 


ప్రతులకు 
ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ 
1-1-187/1/2, చిక్కడపల్లి 
'హైదరాబాద్‌-20. ఫోన్‌: 27660013 


(బాంబీలు 
హైదరాబాద్‌, విజయవాడు, 
విశాఖపట్నం, తిరుపతి, ఖమ్మం, 
హన్మకొండ, నల్లగొండ, గుంటూరు 


ముద్రణ 
ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్‌ ప్రెస్‌, హైదరాబాద్‌ 


ననన 


ముందు మాట 


సహజ వాతావరణంలో ఆడుతూ పాడుతూ పిల్లలు బాగా నేర్చుకుంటారు. నేర్చుకున్న 
దాన్ని జీవితాంతం జ్ఞాపకం ఉంచుకుంటారు. దీన్ని ఆధారం చేసుకుని పేరు పొందిన 
బాల రచయిత భూపాల్‌ గారు 'భూంపాప పాటలు- ఆడుతూ పాడుతూ వికసించు పాపి 
అనే పేరుతో రాసిన పాటలను ఈ పుస్తక రూపంలో మీ ముందుంచుతున్నాం. ఈ పాటల్లో 
పిల్లలు నేర్చుకుని జీవితాంతం గుర్తించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. పల్లవితో సహా 
ప్రతి పాటలో నాలుగు చరణాలే ఉన్నాయి. ముద్దు ముద్దుగా మాట్లాడే పిల్లలకు ఈ పాటలు 
నేర్చుకోవడానికి ఎంతో సులువుగా వున్నాయి. ఇవి వారికి ఆనందాన్ని, విజ్ఞానాన్ని 
కలుగజేస్తాయి. 

సీతాకోకచిలుకను మహబూబ్‌నగర్‌ జిల్లాలో 'భూంపాపి అని పిలుస్తారు. చిన్న 
పిల్లలకు ఎగిరే సీతాకోక చిలుకను పట్టుకుంటే కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం. 
ఇలా పట్టుకునేటప్పుడు పిల్లలు పరిసరాలను గురించి ఎన్నో విషయాలను తెలుసుకొని 
ఆనందిస్తారు. అందువల్ల రచయిత భూంపాప పాటల ద్వారా బాలలకు ప్రతి రోజు 
గుర్తించుకోవాల్సిన కొన్ని అంశాలను చెప్పారు. ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఈ పాటలను 
వరుసగా 1999 - 2000 కాలంలో ప్రచురించింది. ఈ పాటల్ని పుస్తక రూపంలో ప్రచురించే 
అవకాశాన్ని రచయిత అరిబండి బాలసాహిత్యం ట్రస్టుకు కలిగించారు. ఆనందంగా ఈ 
బాధ్యతను స్వీకరించింది ట్రస్టు. రచయిత అంగీకారంతో పాటల పల్లవిని మార్పు చేసి 
ఇప్పుడు మీ ముందుంచుతున్నాం. తన చిత్రాల ద్వారా కొన్ని పాటలకు ప్రాణం పోసిన 
శివాజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎడిటింగ్‌లో సహాయం చేసిన మోతుకూరి 
నరహరి గారికి ధన్యావాదాలు. 

ఈ పాటలను మొదట ప్రచురించిన ఆంధ్రజ్యోతి దిన పత్రిక యాజమాన్యానికి 
ట్రస్సు పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 


టబ 


డా॥ అరిబండి ప్రసాద్‌రావు 
20-05-2008 మేనేజింగ్‌ ట్రస్టీ 
హైదరాబాద్‌ అరిబండి బాలసాహిత్యం ట్రస్ట్‌ 


WWwWw.e | elangana.org 


ఓ చిట్టి పాప... 
స్నేపొతులకు 


ం౦ండలొ ఎంత 
పౌడరేసుట కన్న 
శ్రద్ధ చదువున లేక 


ర్‌ 

ర్‌ 

6 
సభ్యతెరుగని వాడు 6 
కంచమందున చేయి 6 
మంచి పిల్లల మాట 6 
నలుపు కడిగితె పోదు yi 
గొర్ల మందకు పేరు 7 
ఐదు వెయ్యిలు ముంచి 7 
పండుకొని చదువొద్దు 7 
స్నానమాడని కంపు రి 
కాలయాపన తగదు 8 
ఖర్చుకెరుగడు రీతి 8 
ఎద్దుకన్నను గొప్ప రి 
భట్టి పెట్టుటగాదు 9 
మిత్రుడైనా మేలి 9 
పాతకొత్తన రాదు 9 
సోది తనదే పెట్టి 9 
ఎట్ల? ఎప్పుడు? ఎందు? 10 
డబ్బు సుఖములు పంచు 10 


దురుసు మాటల పలుకు 10 
జోకు విని ఆ ముక్క 10 
గురిసాధనను కోరు 
బాలికలు అని దెప్పు 
పెద్దోళ్ళవద్దమ్మ 

గమన సూత్రము కెల్ల 
చదివినంతనె ఇంపు 

కార్య దీక్షయె మేటి 

ఏ రోజు దారోజు 

నిలదీసి అడిగేటి 

కష్టజీవికి కూడు 

జ్వరం వచ్చీ చిక్క 

నుదుటి రాతను తిట్టి 
వానరుడె నరుడాయె 
విద్యలందున పోటి 

కోరి పూవులు పేర్చె 

తీపి మాటల నీతి 

దినము రాత్రులుక్రమము 14 
చదువు నేర్వనివాడు 15 
ఎవని శక్తిని బట్టి 
మీసముందని రొయ్య 
చిరుమంద హాసమ్ము 

డాము కట్టిన దెవరు? 


www.eTlelangana.org 


మాట కుండును విలువ 16 
వత్తి పలుకక ఉన్న 16 
పొడిచి. పైపై కళ్ళు ౪౧16 
గాలి మేఘం పట్టు 17 
కుదురైన దస్తూరి 17 
చెంప దెబ్బలు కాచి 17 
చిటికనేలీ గోట 17 
తాత ప్రాణాలొడ్డ 

ప్రేమ మీరిన అవ్వ 

కండైన కడగడట 

భక్తి భావమే చిమ్మ 

జనుల మేలును తలిచె 
దానగుణమనె మత్తు 

“నీటు మీకే చెల్లె 

కలిపి చేయికి చేయి 
కమ్మగున్నదె తింటె 

చెట్లు నరికిరి కనుక 
వడగళ్ళ వానొస్తె 

చెట్ల తొర్రలు, గుహలు 

ఆట మరిచితిరెట్లు? 

మనిషి పోలిన కోతి 

కపట నీతుల యోగి 

ఏ కొఠడ కొననో 


చల్లగాలికి ఆడి 22 
చినుకు చిటపట రాలె! 22 
దేవుడెదురొచ్చినా 22 
దేవుడిని నిలదీసి 22 
అల్లరోడని తిట్ట 23 
అమ్మ పనులొకనాడు 

డబ్బు లంచం ఇచ్చి 
తద్దినాలనె తంతు 
అంటుసొంటూ లంట 

మతం మత్తున కోత 

శివుడి తల మీదుండి 

మంచి వారికి ఏల 

వయసు మళ్ళీ రాదు 

నిదుర కన్నుల తోను 

పగలు రాత్రీ పనులు 
మేడగట్టిన కూలి 25 
భరత దేశమునంత 26 
చంటి పిల్లకు పెళ్ళి 26 
కొలువు పోయిన క్షణము 26 
బురద గుంటలొ కప్ప 26 
కడుపు నిండిన తలపు 27 


దేశమంతను చుట్టి 
పాడు బుద్దుల తోను 
ధనము గర్వము హెచి 
బరువు బ్యాగులు మోసి 
చదువు నేర్వని జనులు 
పురుగు, పుట్టకు మొక్కె 
“కమ్మి తెలివిగ తిప్పు 
పుట్ట మన్నును తెచ్చి 
పక్షి పశువుల చెలిమి 
“నవ్వాద్దు, 'గెంతొద్దు 
చెట్లు విరిచే మొద్దు 
దోమలీగెల కూడు 
సిరులు పొంగిన గడ్డ 
లేగ మెడలో గంట 
తెలుగు భాషదె కలము 
చిరు కాగితం పడవ 
వేరుశనగల పంట 
వాన నీటిలో పడవ 
పిరికి తనమున బతుకు 
దోస్తులందరు వుంటె 
మంచెపై పిలగాడు . 
బాల హక్కులు మరి 


సమయమెరుగని వాని 
దాగు దాగుడు మూత 
కథలు సొంపుగ విన్న 
చెమట చుక్కలు విత్తి 
చదువు సంధ్యల కాటు 
కొన్న వస్తువునంటు 
రంగు రంగు 'బిల్లుగా! 
కాలమైతెనె జలము 
కొనుము మార్కెట్‌ కేగి 
చెరువు కుంటలు ఎండె 
“జై కిసాన్‌ అని సాగె 
స్వాతంత్ర్యమిన్నేంద్లు 
బుడుగు బుడుగో తేడు 
స్వర్ణాంధ్ర దేశమట 
గంతు లేసిన తప్పు 
హరి ఎక్కునట గద్ద 
తుమ్ము శకునము నమ్మి 
గండపెండేరంబు 
పెద్ద వారిని ముందు 
శిశువు యోచనమిన్న! 
వివరణ 


గమనిక : కొన్ని పాటలలో పదాలపై 1 లేక 2 సంఖ్యలు ఇవ్వబడ్డాయి. 


వీటి వివరణ 38వ పేజీలో చూడండీ. 


www.eTelangana.org 


పాడ పాడగ పాట మండుటెండలొ ఎంత 


వచ్చునదియే నోట దాహమేయునొ అంత పూలు పెట్టుట కన్న 
. నడిచినపుడే బాట... || (ఉంచు చదువున చింత... |నవ్వు ముఖమే మిన్న... 
ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... 


www.eTelangana.org 


సభ్యతెరుగని వాడు 
చౌడు నేలల బీడు 
స్నేహాన మారుతడు... 


ఓ చిట్టిపాప.... 


కంచమందున చేయి 
కడుగ తప్పగునోయి 


బద్ధకించకు భాయి... 


ఓ చిట్టిపాప.... 


గొర్ల మందకు పేరు 
కులం గొప్పల తీరు 
కుళ్ళు బుద్ధికి వేడ. 
ళు చిట్టిపాప.... 


ఐదు వెయ్యిలు ముంచి 
ఐదు దానము పంచి 
| వెళ్ళి ముక్తికి కంచి... 
ఓ చిట్టిపాప.... 


పండుకొని చదువొద్దు 

పరుగెత్తి పాడొద్దు 

పనికి శ్రదే ముద్దు... 
యణ టి 

ఓ చిట్టిపాప.... 


www.eTelangana.org 


కాలయాపన తగదు ఖర్చుకెరుగడు రీతి ఎద్దుకన్నను గొప్ప 
సమయమెప్పుడు నగదు | | ముడిచె పైసకు మూతి | | తనువు తనదని చెప్ప 
వృథా చేయుట వలదు... | డబ్బు దొరికితె కోతి.... | | ఉబ్బి చచ్చెను కప్ప.... 
ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... 


మిత్రుడైనా మేలి పాతకొత్తన రాదు సోది తనదే పెట్టి 
చేస్తివా ఎగతాళి ఈతలోతన రాదు సొంత డబ్బా కొట్టి 
కొట్టునోయీ గోలి.... | | రాత నుదుటన లేదు... | 'భి అనబడే పొబ్టి.... 
ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... 


www.eTelangana.org 


ఎట్ల? ఎప్పడు? ఎందు? 
తెలుసుకో అవి ముందు 
ఇట్లె జ్ఞానము పొందు... 
ఓ చిట్టిపాప..... 


బాలికలు అని దెప్పు పెద్దోళ్ళవద్దమ్మ గమన సూత్రము కెల్ల 
బాలులకు అది తప్పు నీతి చెప్పొద్దమ్మ కాలమాగుట కల్ల 
అజ్ఞానమని చెప్పు చెబితె సరి దిద్దమ్మ.... | | తెలియనోడే డొల్ల... 
ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... 


డబ్బు సుఖములు పంచు! | దురుసు మాటల పలుకు || | జోకు విని ఆ ముక్క 
డబ్బు విలువలు పెంచు | | కయ్యమేదో గెలుకు నవ్వె అతడేం చక్క 


మంచినైతే తెంచు... వాడె కాలికి ములుకు... | | ఇంద్ర ధనస్సు లెక్క... 
ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... 


www.eTelangana.org 


కార్య దీక్షయె మేటి 
లేదు దానికి సాటి 
సూర్య కిరణమె పోటి... 


ఏ రోజు దారోజు 
చదివితెనే తేజు] 
లేదంటె మతి బూజు... 
ఓ చిట్టిపాప.... 


నిలదీసి అడిగేటి 
నిజమేదో తెలిసేటి 
ఎవరు పిల్లల సాటి.... 
ఓ చిట్టిపాప.... 


రా నా వానా re 


జ్వరం వచ్చీ చిక్క 
మంత్ర మేసీ మొక్క 


వానరుడె నరుడాయె 
వనము పట్టణమాయె 


గాల్లో దీపం లెక్క... 
ఓ చిట్టిపాప.... 


మనిషి మృగమైపోయే... 
ఓ చిట్టిపాప.... 


www.eTelangana.org 


కోరి పూవులు పేర్చె 
గౌరి పూజలు తీర్చె 
మురికి నీటను చేరె... 
ఓ చిట్టిపాప.... 


తీపి మాటల నీతి దినము రాత్రులు క్రమము 
చిలుక పలుకుల గీతి నెలలు రుతువులు క్రమము 
తుదకు తీయునుగోతి...! |కమ శిక్షణే ఘనము... 
ఓ చిట్టిపాప.... 


చదువు నేర్వనివాడు 
పెదవి కదపని గోడు 
గరిక మొలవని బీడు.... 


స్స 


ఎవని శక్తిని బట్టి మీసముందని రొయ్య | | చిరుమంద హాసమ్ము 
వాడు భూమిని చుట్టి కొర్ర మీనును మొయ్య | |సరిరాదు ఏ సొమ్ము 
అయ్యాడు జగజెట్టి.... మూల్లి చచ్చిన దయ్య...! | గోరంత దీపమ్ము.... 
ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... 


www.eTelangana.org 


మాట కుండును విలువ 
మనలొ మంచిని తలువ 
మంచి గంధముచలువ... 
ఓ చిట్టిపాప.... 


వత్తి పలుకక ఉన్న పొడిచి పైపై కెక్కు 
వత్తు రాసుడు సున్న పొద్దు తూరుపు దిక్కు 


వత్తు నెరుగర కన్న... చదువు పిల్లల హక్కు... 
ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... 


కుదురైన దస్తూరి చెంప దెబ్బలు కాచి చిటికనేలీ గోట 
వడ్డించినిస్తారి గోడ కుర్చీలేసి పర్వతాలెత్తునట.. 
కమ్మనగు కసూరి.... 'చదువు' అంటే బూచి... | చిన్ని కృష్ణుని ఆట.... 


ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... 


WwWw.e | elangana.org 


ప్రేమ మీరిన అవ్వ 
గుద్ది పెట్టెను బువ్వ 
పిల్ల కడుపే నొవ్వ.... 
ఓ చిట్టిపాప.... 


కండ్రైన కడగడట 
పండ్రైన తోమడట 


పండ్లేమొ తింటడట... 


ఓ చిట్టిపాప.... 


లక్ష ఖర్చుతో బొమ్మ 


నీట ముంచుటకమ్మ... 


ఓ చిట్లిపాప.... 
ల 


దానగుణమనె మత్తు 
కీర్తికే కసరత్తు 
జుత్తు తిరుపతి సొత్తు... 
ఓ చిట్టిపాప.... 


“నీటు” మీకే చెల్లె కలిపి చేయికి చేయి 
శుభ్రమగు నీ వొళ్ళె పండు వెన్నెల రేయి 
మంచు కడిగిన మల్లె... |! | ఆడుకొనుటే హాయి.... 
ఓ చిట్టిపాప.... 


www.eTelangana.org 


నిమ్మలం అనుకుంటె 
నమ్ము! కడుపొక పెంటె.... 


చెట్లు నరికిరి కనుక వడగళ్ళ వానొస్తె చెట్ల తొర్రలు, గుహలు మనిషి పోలిన కోతి కపట నీతుల యోగి ఏకాందుకోననో 
పంచరంగుల చిలుక? ఆశ్చర్యమది చూస్తె | |జంతువులకు గృహాలు అంజనేయుని ఖ్యాతి! మనసు నందున భోగి పక్షినై ఎగురుదునో! 
పిల్లలకు ఎట్లెరుక?.... భయపడరుగా చస్తె!....! (మనిషికే కద మహలు... రామకథదే నీతి?!.... చూడ అతడొక రోగి....! | ఎంత బాగుండునో!.... 
ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... . ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... 


దేవుడిని నిలదీసి 
ప్రశ్నలెన్నో వేసి 
నవ్వుకోముసి ముసీ.... 
ఓ చిట్టిపాప.... 


దేవుడెదురొచ్చినా 
దయ్యమై రెచ్చినా 
జడుసుకోవచ్చునా!?... 


చినుకు చిటపట రాలై! 
ఉరుము ఫెళఫెళ కూల! 


మది పొంగె బలెబలె!... 
ఓ చిట్టిపాప.... 


అమ్మ పనులొకనాడు 
నాన్న చేయగ చూడు 
తల దువ్వ సరిపోడు.... 
ఓ చిట్టిపాప.... 


డబ్బు లంచం ఇచ్చి 
చదువు మనుటొక పిచ్చి 
జోలపాడుట గిచ్చి.... 
ఓ చిట్టిపాప.... 


తద్దినాలనె తంతు 
మంద బుద్దుల వంతు 
సుద్ది వేమన గొంతు... 
ఓ చిట్లిపాప.... 


ల 


www.eTelangana.org 


మతం మత్తున కోత 
నెత్తురంటిన చేత 


దైవ ప్రార్థన చింతే... 
ఓ చిట్టిపాప.... 


శివుడి తల మీదుండి 
గంగ నిండుగ నిండి 


పొర్లి పారునటండి!?... 


ఓ చిట్లిపాప.... 
ల 


మంచి వారికి ఏల 
పాప భీతనె? గోల 


పాలు నలుపనుటేల?... 


ఓ చిట్లిపాప.... 
ట్‌ 


నిదుర కన్నుల తోను పగలు రాత్రీ పనులు మేడగట్టిన కూలి 


చదువు చదువుట మాను | | చెమట రాల్తురుఘనులు' | | తోట పెంచిన మాలి 
నేను మెదడుకు రాను... | దొరల సొత్తట గనులు... | | బతుకేమొ సుడిగాలి... 
ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్లిపాప.... 

ల 


అ 


www.eTelangana.org 


కడుపు నిండిన తలపు 
ముక్తి మార్గపు కొలుపు 
ఆకలిదె తుది గెలుపు.... 


చంటి పిల్లకు పెళ్ళి | కొలువు పోయిన క్షణము | | బురద గుంటలొ కప్ప 


పెదవిపై ప్రేమల్లు దేశమంతను చుట్టి || |పాడు బుద్దుల తోను 
బుద్ధి అన్నది కుళ్ళి పోలీసు దొర బలము ఊత కర్రగ చొప్ప! హృదయాలలో ముల్లు ఎన్నో సభలను పెట్టి పడతాడు సైతాను 
మానవత్వము హళ్ళి... | | చిల్లి గవ్వకు సమము... || | డబ్బు తెచ్చిన గొప్ప.... బుద్ధి హీనుల కుళ్ళు....|| | కడకు కరిచెను మట్టి.... | |తన గుంతలో తాను.... 
ఓ చిట్టిపాప...? (బికికాక. | చిట్టిపాపున ఓ చిట్టిపాప.... | | ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... 
| అ a 
లుం GE ETE WE 
| 


బరువు బ్యాగులు మోసి చదువు నేర్వని జనులు పురుగు, పుట్టకు మొక్కె పుట్ట మన్నును తెచ్చి పక్షి పశువుల చెలిమి “నవ్వొద్దు, గెంతొద్దు” 
భుజము కాయలు కాసి | | మంద బుద్ధిలో ఘనులు | | ఏడు కొండలు ఎక్కె చెట్టు కొమ్మను కుచ్చి | | పసుల కాపరి కలిమి “తుళ్ళి మాట్లాడొద్దు” 
అయ్యెనే సన్యాసి... సగం చేసిన పనులు.... | | ప్రజల ఆస్తులు బుక్కె.. పెంచె వనమును బుచ్చి... | కడుపు ఆకలి కొలిమి...! | అవ్వ పెట్టిన హద్దు.... 
ఓ చిట్టిపాప.... | |ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... 


అ 


www.eTelangana.org 


దోమలీగెల* కూడు 
తినగ తనువులు పాడు 
పెంట కుప్పకుతోడు... 
ఓ చిట్టిపాప.... 


సిరులు పొంగిన గడ్డ 
ఆకలితో తడబడ్డ! 


గొప్పలెందుకు బిడ్డ?. ణే 


ఓ చిట్లిపాప.... 
ల 


లేగ మెడలో గంట చిరు కాగితం పడవ వేరుశనగల పంట వాన నీటిలో పదవ 
వాన నీటను నడవ పల్లి పట్టీ వంట ఆట లొద్దని గొడవ 
స్కూలు బెల్లొక తంట... తొక్కి పోయెను భడవ... జేబులందుకె నంట.... పెద్లోళ్ళ తీరువ.... 
జిటీపొత ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... 

బె 


పసివాడు దానెంట 


an ళా 
ముడుపు పుడు టు మర డస. 
www.eTelangana.org 


beet 


సమయమెరుగని వాని 
సోమరిగ ఉంటోని 
స్నేహమెప్పడు హాని.... 


పిరికి తనమున బతుకు 
దినము దినమున చితుకు 
పారవేసిన మెతుకు.... 


దాగు దాగుడు మూత కథలు సొంపుగ విన్న చెమట చుక్కలు విత్తి 
దారి దాపున గీత కమ్మ తేనియ తిన్న పత్తి తోటల వృత్తి 
దాన్ని దాటితె కూత.... కలలు గన్నడు చిన్న....! |విల్ల మెడపై కత్తి... 
ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... 


దోస్తులందరు వుంటె మంచెపై పిలగాడు బాల హక్కులు మరి 
నవ్వుతూ మనముంటె! చేత వడిసెల తాడు రాజ్యాంగమునకె సరి! 
అమ్మ రమ్మని అంటె!... | | కడుపు ఆకలి గూడు... | | ప్రభుత రోగం ముదిరి!... 
ఓ. చిట్టిపాప.... ఓ చిట్టిపాప.... 


www.eTelangana.org 


చదువు సంధ్యల కాటు 
కంటి చూపున 'లేటు” 
“టీవీ'కి అలవాటు... 


ఓ చిట్టిపాప .... 


కొన్న వస్తువునంటు రంగు రంగు 'బిల్లిగా! | | కాలమైతెనె జలము చెరువు కుంటలు ఎండె| | జై కిసాన్‌' అని సాగె | | స్వాతంత్ర్యమిన్నేండ్లు 
ఉన్న చిల్లర కౌంటు రూష్తాయి'చల్లిగా! ఉల శివను సాలకల్ల కలల ఊయల లూగె || |కరువు నాటిన ముండ్లు 
చేసుకొనుట ఎకౌంటు... | చల్లి ఉంది 'పుల్లిగా!!... | | పొలము Bea బలము రై బురద నీళ్ళను తాగె.... || | నూటొక్క కడగండ్లు... 


క ళు 
శా 
LN 


www.eTelangana.org 


బుడుగు బుడుగో నడు 
పరుగు పరుగో పడు 
పాలో నీళ్ళో కుడు'.... 
ఓ చిట్టిపాప .... 


స్వర్ణాంధ్ర దేశమట 
హెటెక్కు యోచనట 
తాగు నీరు కటకట... 


ఓ చిట్టిపాప.... 


గంతు లేసిన తప్పు 
గొంతు విప్పిన తప్పు 


అంటె తాతకె ముప్పు.... 


ఓ చిట్లిపాప.... 
ట్‌ 


హరి ఎక్కునట గద్ద 


| హరుడెక్కునట ఎద్దు 


నరుని నడకే ముద్దు.... 
ఓ చిట్టిపాప.... 


తుమ్ము శకునము నమ్మి 
దమ్ము' నాపిన సామి 
తనువు బాసెను సుమ్మి... 
ఓ చిట్టిపాప .... 


గండపెండేరంబు 
గజివిజిగ కవనంబు 
గాలిముడినైనంబు.... 
ఓ చిట్టిపాప.... 


పెద్ద వారిని ముందు 
పలకరింపొక విందు 
వెరువు ఉరుముకు 
ముందు.... 

ఓ చిట్టిపాప.... 


శిశువు యోచనమిన్న! 
ప్రశ్న వేయక ఉన్న 
ప్రగతి అన్నది సున్న! 
ఓ చిట్టిపాప.... 


www.eTelangana.org 


21 


1 
1 
2 
i) 
శే 
1 
1 
2 
1 
2 
1 
1 
1 
1 
2 
lL 
1 
1 


చురుకు, వాడి, పదును 
విచారము, చింత 

వస్తాదు, మల్లయోధుడు 
విస్తరి 

పెంటయే/ చెత్తకుండియే 
పంజరంలోని 

వృథా 

భీతి అనే 

అహము 

రాదు/ఎక్కదు 

జొన్న సజ్జ ఎండిన కాండము 
కాగితము, పేజీ 

దోమలు, ఈగలు వాలిన 
క్రమంగా తగ్గుతూ పూర్తిగా కోల్పోవడం 
మజ్జిగ 

చిన్న మట్టి పిడత 

కుడుచు, తిను, తాగు 

ఊపిరి, *శ్వాస 


www.eTelangana.org 


